చికునంకిరాంయి 
మోదుగుల పొదుగు తెలంగాణ 
తెలంగాణ టిర్హకవిత 


జూలూరు గౌరీశంకర్‌. 


స్పృహా సాఫొతీ సంస్థ 


హైదరాబాద్‌ - 


www.etelangana.org 


చికునంకీరాంం 
మోదుగుల పొదుగు తెలంగాణ 
తెలంగాణ OG EOS 


జూలూరు గౌరీశంకర్‌ 
© 1 స్పృహ సాహితీ సంస్థ 
ప్రచురణ. స్పృహ సాహితీ సంస్థ 
కవర్‌ డిజైన్‌ & బొమ్మలు - : - ఏలే లక్ష్మణ్‌ 
ప్రతులకు ..  : రాష్ట్రంలోని అన్ని పెద్ద పుస్తకాల షాపుల్లో 
.జూలూరు గౌరీశంకర్‌ 
జర్నలిస్ట్‌ 
1-8-702/33/20ఏ 


పద్మాకాలనీ, నల్లకుంట 
హైదరాబాద్‌ - 44, 


ప్రచురణ కాలం : 2006 నవంబరు. 

వెల : రూ. 5/- oe Soares 
7 a కలల సాకారం కోసం 

ముద్రణ 2 చరిత ROBES) | పోరాట పతాకలైన వారందరికీ ... 


అజామాబాద్‌, హైదరాబాద్‌. 
ఫోన్‌ : 2767 8411 


www.etelangana.org 


ae ఇది ఇక 

తెగ తెంపుల సం[గ్రామం 

తెగిస్తేనే తెలంగాణ సాధ్యం 

నాలుగు వేల ప్రాణాలను 

నాడు మేమిచ్చినం 

ఆ జై కొట్టిన అమరులు 

మాకు కసి నేర్పిండ్రు 

ఇగ తాడో పేడో 

ఇంగ సావో బతుకో 
తెలంగాణే మన మంత్రం _ 

తెలంగాణే మనవేదం 


www.etelangana.org 


ఇది మన మంది ఆశ 

ఇది మన జనమందుకున్న ఆశ 
ఇది ORO రగిలి పొగులుతున్న ఆశ 
లి కదిలి పగులుతున్న 


ఉరుకుతున్న 
కరుకు ఉన్న 
స BOSSA) 
' మలినెత్తుటి శ్వాస 


జైత్రయాత్ర 

జై కొట్టు తెలంగాణ , 
Sosty తెలంగాణ 
పరిగెత్తు తెలంగాణ 
నిలువెత్తు తెలంగాణ 
నిలబెట్టు తెలంగాణ 
ఉరకలెత్తు తెలంగాణ 
ఇది ఇక తెగదెంపుల సం[గ్రామం 
తెగిస్తేనే తెలంగాణ. 


www.etelangana.org 


ఇది పగ కాదు 

' ఇది వొట్టి సెగ కాదు 
జ ఇది వొట్టి కలకాదు 

- నిలబెట్టి పాగబెట్సి 

a ee 

పగబట్టి సిగబటి 

eo 
అడుగుతున్న న్యాయం. 


చేయరా ముందడుగు 
దూయరా వడిసెల రాయి 
దూకరా తుది సమరానికి 
పలకరా నీ పలుకు 
రాయరా నీ వెత 
ఎన్నాళ్ళని ఆగుదాం 


ఎంత కాలమని సహిద్ధాం 
ఇది తెగతెంపుల సం(గ్రామం 
_తెగిస్తేనే తెలంగాణ సాధ్యం. 


కాకా ఇది ఆఖరి మోకా 

"కేక ఇది నీకే. 

ఊగిసలాటలొద్దు 

ఉద్యమానికి ఉరుకులు నేర్పినోళ్ళం 
పోరాటానికి పురుడు. సోసినోళ్ళం 


నేతలారా 

. మావి చేతకాని మాటలు కావు. 
మావి చేవ ఉన్న చేతలు 
నవాబునే కూల్చిన చేతులు. 


అసెంబ్లీకి బాసులారా 
ఇదింకెన్నాళ్ళో సాగదని సాగుతున్నం 
ఈ నేలకు మొక్కుతున్నం 


www.etelangana.org 


తెలంగాణ' వాసులారా! 

SOS తెలంగాణదే 

చరిత్ర ముమ్మాటికీ మనదే 

మూడున్నర కోట్ల ప్రజలదే 

కొమురం Dos. తలచుకుంటూ 

రాండ్రి... పోదాం... 

ఫెళ ఫెళ ఫెళ విరుచుకు పడదాం 
ఎర్ర సెలకల్లో మొలుద్దాం 

GA) వృక్షాల మౌదాం 

తంగెడు పూలలా తళుక్కుమందాం 

బతకమ్మ పాట పాడదాం 

బతుకు దెరువును మనలోనే వెతుక్కుందాం 


సారమ్మను తలుస్తున్నం. 
సారక్కను పిలుస్తున్నం 
నిజ చరిత్ర కారులం 
జన చరిత్ర కారులం 
. జగచ్చరిత్ర కారులం 


ఓ బైరాన్‌పల్లే లేకుంటే 
ఓ కడవెండి కాలకుంటే 
aa మునగాల. పరగాణా 

ముక్కోటి పాట ,పాడకుంటే 
మీ జన్మలు చరితార్థమయ్యే 

జాగే ఉండేది కాదు. 


సుందరయ్యా మన్నించు. 

కొండపల్లీ కనికరించు 

తరిమెల నాగిరెడ్డీ మా తలుపు తట్టు 
SOLED వెదురువిల్లై లేచి నిలబడు 


10 ' సై 11 


www.etelangana.org 


\ . 
పద... పద పద... పద పద.... 
పాటలు పాడుకుంటూ పోదాం 
వ్యూహాలు అల్లుకుంటూ నడుద్దాం 
_.. ఊరు మనదేరా - బడిత మనదేరా 
_ మనమీద వాడేందిరా - వాడేలే దేందిరా 
పోరు తల్లికి పురిటి నొప్తులం మనం 
ఓరుగల్లును హోరుగల్లుగా మార్చింది మనం 
సిద్దిపీటలం: మనం 
కరీంనగరాలం మనం 
కంచు నగారాలం మనం 
నిజామాబాద్‌లం మనం 
నిజాం ఆజాద్‌లం మనం 
నల్లగొండలం మనం 
' పోరాటానికి అండదండలం మనం 


12 


న. ఖమ్మంలం మనం 
జనచైతన్య గుమ్మాలం మనం 
మహబూబ్‌ నగర్హం మనం 
మహబ్బత్‌ తో పెరిగినోళ్ళం 
ఆదిలాబాదులం మనం 
నదిలా పారినోళ్ళం మనం 
"మెదక్‌లం, రంగారెడ్డులం 
హైదరాబాద్‌లం 

పది బిల్లాలం మనం 
పరమోన్నత భిల్లాలం మనం 
మన నేల పోరాటాల (ప్రయోగశాల 


www.etelangana.org 


eee 


ఎంతయినా మనమే 
ఏదైనా మనమే 
ఏమైనా మనమే 

' ఏనాటికైనా మనమే 


అందుకే అంటున్నా 
ఇది తెగదెంపుల సంగ్రామం 


దొరల గడీల మీద ఉక్కు పిడికిళ్ళం మనం. 
-  దేశ్‌ముఖ్‌లను తరిమినోళ్ళం 

'జాగీర్ణారులను మట్టి కరిపించినోళ్ళం 
“మనం కదిలితే wen కలకలమే 

మనం మెదిలితే చాలు మహాప్రళయమే 


“మనం కదిలితే కలకలం 


'”. “మనం'మెదిలితే మహాప్రళయం. 


కల్లంకాడ పొలికట్టెలం మనం 
| కుప్పల మాయగాళ్ళు వాళ్ళు 
తనం చ డా 
.,హాఉసికదంతులం మనం 
_.గురితప్పని రాయి మనది 
ఎవరు నిలుస్తరో చూద్దాం 


www.etelangana.org 


అమ్మతోడు 

: ఇయ్యి మాటలుగావు 
మనం గెలుస్తమే - 

Ne : పోరాట పొద్దులై పొడిసినోళ్ళం మనం 
- కుట్రదారులు వాళ్ళు 

మనయి త్యాగాలు - వాళ్ళయి వ్యాపారాలు 

మనయి స్వేచ్చగొంతులు - వాళ్ళయి ఆధిపత్యకజ్టాలు 
ఎవరు నిలుస్తరో చూద్దం 

ఎగసి పడ్డ నీళ్ళ మత్తడి 

ఎర్ర కళ్ళ కలలు పగిలి 

పొక్కిలైన నేల ఇది 

మన బాధలు రంపపు కోతలు 

తీరని యమ గోసలు 


16 


(00 


Ne es | 
జ్‌ 


_ఇంత జేసినా | 

_ ఎంత జేసినా 

నిరాశే ఎరగని ఫినిక్స్‌లం మనం 
ఉసిళ్ళలా రాలినోళ్ళం 
కుట్ర నా కుట్రలకు బలై నోళ్ళం 
భూమి పొఠలు తొలుచుకొచ్చిన 
మరదు పాతర్లం 

ఇక పాతరే... పాతర ' 

శక జాతరే... జాతర 

ఎవళ్ళు మిగుల్తరో చూద్దాం 
మనం. భూ పోరాట రణస్థలులం 
రాజకీయ రంగస్థల నటులు వాళ్ళు 
ఎవరు గెల్లుస్తరో చూద్దాం 


=) 


నే A Le eu rT Hi 
| 


‘ i 


17 Www.etelangana.org 


యాభై ఏళ్ళ కుట్రలు 
కళ్ళలో గుక్కుకున్నోళ్ళం 

వాళ్ళ ఆధిపత్య అహంకారాన్ని 
భరించి మన్నించినోళ్ళం 

గొతమ బుద్దులం మనం. 

గౌతమీ పుత్ర దానకర్ణులం మనం 
రోజూ శిలువెక్కుతున్న 

ఎన్‌కౌంటర్‌ జ్రీస్తులం మనం 

ఏ సాయమూ అందని క్నొస్థోలం 
మన నేల మీద మనమే పోరాడుతున్న 


పాలస్తీనీయులం 


ఇన్నేళ్ళ - ఇన్నినాళ్ళ అణచివేత 
ఏ జాతికుంది. 


ఇది జాతి పోరాటం - ఇది. నీతి పోరాటం 
ఇది. వంచన, మీద పోరాటం 

ఇప్పుడిక తెగదెంపుల సంగ్రామం 

తెగి స్తే seer సాధ్యం.. 


మనకు తండ్డాట కొత్త కాదు 

అబద యుద్దకాండ 

శద కలబడే సమయం 

ఇది కలిసి నిలబడే కాలం. 

మనం పోరులో ఎన్నడు ఓడినం? 
అమ్మకం కమ్మకంతో కుమ్మిందెవరు? 
మనల్ని, కమ్మిందెవరు? 
మనల్ని వరల్డ్‌ బ్యాంకుకి. అమ్మిందెవరు? 
మనల్ని మరిపించిందెవరు 
మట్టి కరిపించిందెవరు? 


న www.etelangana.org 


RE ఎవడిమాట ISSR 
{ "| ఎవడి వెనక నడవకండి 
| ౨౨... కలలతో నడవండి 
7 కలకాలం నిలవండి 
శ 7 =. ఎదురెవడొస్తడొ చూడండి 
72 వెనక ఎవడు నిలుస్తడో అడగండి 
1. -_ ఓర్చి... 
| ఆనాడు 
4 అలనొడు 
1. | Somme 
‘ పాతనాడు 
కొత్తనాడు 
నానాడు ఏనాడు మాదని 
ఈనాడు నడగండి 
ఈనాడే అడగండి. 


| లేవండ్రా లేవండి 
ముండ్ల ASS... పొన్ను గ(ర్రలై 
జొన్న కంకులై 
NOSED కలల అలలై 
కల్గోలమై లేవండి 
సంక్షోభమై నిలవండి 
సంరంభమై ' నడవండి 
దగాపడ్డ తనం నుంచి 
గాయపడ్డ గుండె నుంచి 
ఎండిన ప(రైల నుంచి 
నిండిన కన్నుల నుంచి 


నెత్తురై ఉబకండి 4 | www.etelangana.org 


ts 


20 


1 మీరు నేలను అమ్ముకుంటున్న బేహారులు 
| | | అందుకే అంటున్న 
య. _ వ్య వ తెగదెంపుల సంగ్రామం 
. | . గిస్తేనే | తెలగాణ Toye 
| AS “మావి. ఏ కన్నీళ్ళ కావు 
| “889 ba food we 
| తుడుం మోత మోగుద్ది 
' యిస్సిరి కొడ్తే చాలు 
ry Ce a . కవిత్వం. కదం తొక్కుతది 
' ee es Sp వాళ్ళను తలుచుకుంటే చాలు 
' Oe నేల నేలంతా పులకరించి 
ఓర్నీ. | SERS నయాగరా జలపాతమైద్ది 
| ee 
ఆర్మీ 
'ఎవరెట్ట a ఎటువైపు కదలాలో itd 
అసెంబ్లీల కాదు చూడాల్సింది. క 
ఉద్యమ లే బొట్లు యీడమంది గీస్తరు 7 
న గడపనైనా తొక్కు 
యాడ జూసినా ఇరగ గాసే మొగిలయ్యలు 
యాడ జూసినా ఇరగ బూసే అయిలవ్వలు 
ఒక్కసారి తల్ఫి చూడు భీమ్‌ను 
కర్కశ రాజ్యాలు గజగజలాడాల 


మా దొడ్డి కొమురయ్య అమరత్వమే కదా | 
ఈ దేశానికి భూ సంస్కరణల నిచ్చింది. q 
మేం నేల "కోసం నేల కొరిగిన త్యాగధనులం. 


22 FE | = 23 
- | www.etelangana.org 


/. మీవన్ని వంకరటింకర కంకర మాటలు 

: - . మాది గుండెలు తాకే కవిత్యోద్యమ జేగంటలు 

| ' ' ... _ అసలు కవిత్వమంతా నాది 

ఆధిపత్యం మీదా 

ఇంకెన్నాళ్ళు చెలాయిస్తరు? 

గడ్గదిగో సూస్కో... తెలంగాణ ధూం... ధాం. 

- గజ్జెలు, గొంగళి... డప్పు 

మండుతున్న సింగరేణి బొగ్గు 

య. | ఆదిలాబాదు "అడవి అంటుకున్న షత. 
+ PBN పెట్టింది సూడు పోరుమంట . 

అసలు... మేం లేకుండా 

మీకు వజ్రాయుధ మెక్కడది? 

త్వమేవాహానికి చిరునామా ఏది? 

మొగిలిచర్ల నీళ్ళే తాగక పోతే 

ఉద్యమం నెలబాలుడెక్కడ? 

ఈ మట్టిని ఒంటికి పూసుకోకపోతే 

నేత్ర ధనుస్సుల్లేవు 

ఆసుపత్రి గీతాలూ లేవు 

మా సావులు లేకుండా మీకు మహాకావ్యాలెక్కడివి? 


AN ర 


ఇప్పుడు... ఆధిపత్యానికి 

తెలంగాణ నీళ్ఫొదులుతోంది 

మళ్ళీ తెలంగానంి 

ఓ బతుకమ్మ పాటై పుట్టుకొస్తది 

కవనమంతా మాది... ఆధిపత్యమంతా మీదా? 

ఆ అంటే ఆత్మగౌరవం, ఆయుధమనే తెలుసు మాకు 


24. | 25 


www.etelangana.org 


ఇది తెగదెంపులకై సం(గ్రామం 
‘BRS ge తెలంగాణ సాధ్యం 


నీతికి ve కః హాహ 

ఎప్పుడైనా. తిరగబడే ముండ్ల గర్రలమే 

బైటపడ్డ పేగుల్ని ఒక చేత్తో “అదిమిపట్టి 

e శత్రువుపై పై దూకిన 

if ; ; గొట్టి ముక్కలం 
| సు“... కాయలుకాసిన కాళోజీ కళ్లవి 
| 'దూలపాటల్లో దునుమాడిన అడుగులివి 
ఈ యాసనే శ్వాస - తెలంగాణే మా అసలు భాష 

రోకలి దెబ్బల కింద జొన్నలం 

వీ "ద్రోహం తెలియని గటకలం 
sotto వత్తడి న es ష్‌ 


ఆధిపత్యమనేదే ఎరగనోళ్ళం మేం 
శ్రీశ్రీ, గురజాడ, రావిశాస్తిల ' 
"ఫోటోలు పటం కట్టుకుని తిరిగినోళ్ళం 
"వాళ కవిత్యాన్ని SE pees పాడినోళ్ళం 
: "మాకు కుట్రలు BH, కుతంత్రాలు మేం IHS 
| aye మీ ఊళ్ళల్లో మా కాళోజీ పటం పెట్టిండ్రా 
- _ఎన్నడైన మీ ఊళ్ళల్లో మా కాళోజీ పటం పెట్టిండ్రా 
వట్టికోట, దాశరథిలను తలిసిండ్రా 
"మాది తెనాలే... మీది తెనాలే అనుకున్నరు 
గానీ 
తెలంగాణ కవులను యాజ్జేసిన్రా 
అందుకే... ఇప్పుడంటున్నం... 
సురవరం మమ్ముల మన్నించు 


26 


www.etelangana.org 


“మేం చిరుగుగుడ్డల కుచేలులం 
రియల్‌ ఎస్టేట్ల కుబేరులం కాం 
మా అరుపులు మీకొక సరదా 

మా అలకలు మీకొక (ప్రహసనం 


of eS 

A మీడియా కూడా మనది కాధురా 

అదీ ఓ ఆధిపత్యానికి కేంద్రమేరా 
అది ఓ ఆంధ్రా బుష్‌గాడి కంపెనీయేరా 
ఉద్యమాన్ని తెర వెనుక నుంచి 
హతమార్చే చిన్న తెరరా 


28 


జీవిక మా హక్కు ' 


మా నేతలు మీకొక రాజకీయ విదూషకులు 


ఉద్యమంటే మన చేతుల్లో పూసేది 
- ఉద్యమమంటే కార్ఫోరేటాసుపఃత్రికాదు 
| చీరలు కొట్టు కాదు 
ఫొట్ల వ్యాపారం కాదు 
సిలికాన్‌ వ్యాలీ కాదు 
కంప్యూటర్‌ల సామ్రాజ్యం కాదు 
= కేశినేని ట్రావెల్స్‌ కాదు 
. చందన బ్రదర్స్‌ కాదు 
కుందనాల బొమ్మ కాదు - 
కాకినాడ కాజా కాదు 
ఎగుమతి కోసం పెట్టిన పచ్చడి సీసా కాదు 
మా నేల మీద కట్టిన స్టూడియో కాదు. 


aa 


www.etelangana.org 


ఏ విదర్‌ అనే పుస్తకాల్లో తప్పుడు వాక్యమై 
అన్వయింపబడుతున్నావ్‌ 
ఏ చరిత్రాంశాల సిద్దాంతాల్లోంచి 
పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నావ్‌ 
రావయ్యా రా... దిగిరా... 

ఎవరి పక్కన నిలబడతావో చెప్పు ' 
ఏ దిక్కున మము నిలబెడతావో చెప్పు 


మేం తెరుస్తున్నది నాలుగో కన్ను 

_ రెండో ఎస్సార్సీ కాదు 

కన్నెత్తితే చాలు వలస గోడలు పగులుతాయ్‌ 
మేం విప్పేది అబద్దాల పెదవులు కాదు 

_ మూడున్నర కోట్ల ట్ల జనహృదయాలు 

మేం తొక్కేది తప్పుడు దారి కాదు 
ఎప్పటికైనా మేం నడిచేది జాతీయ రహదారి 


=: క మా బతుక్కు పూసిన 


. అగ్గి పువ్వు మేం సాగించేది విహారయాత్ర కాదు 
అగ్గి పువ్వు మీద ఇప్పుడు రెండు "కత్తులు పెను సమరయాత్ర, సంహార యాత్ర 
ఒకటి ఆంధ్రా జైత్ర యాత్ర 

రెండు. అమెరికా జైత్ర యాత్ర 

ఇద్దరూ ఒక్కటే. . జైత్ర యాత్ర 

ఇద్దరిదీ వ్యాపారమే తెలంగాణ జైత్రయాత్ర 


- వాళ్ళదెప్పుడూ మాయాలోంతరే తుది సమరం మొదలైంది నేడు 


" తెలంగాణ వస్తుంది చూడు. 

మహనీయుడా మార్క్స్‌ 1 
నువ్వెక్కడున్నావయ్యా 
ఏ పెట్టుబడి గిట్టల కింద నలిగిపోతున్నావ్‌ 


30 31 


www.etelangana.org 


